అథ వింశోంధా్యాయః 
పార్థివ శివలింగ పూజా విధి 
సూత ఉవాచ | 


అథ వైదిక భక్తానాం పార్గివారాం నిగద్యతే | వెదికేనెవ మార్గేణ భుక్తి 
ముక్తి ప్రదాయినీ || 1 


సూతోక విధినా స్నాత్వా సంధ్యాం కృత్వా యథావిధి | 
బహ్మయజ్ఞం విధాయదౌ తతస్తర్పుణ మాచరేత్‌ || 2 


నాత్యికం సకలం కర్మ విధాయానంతరం పుమాన్‌। శివస్మరణ 
పూర్వం హి భస్మరుదాక్షధారకః || 3 


వేదోక్త విధినా సమ్యక్సంపూర్త ఫలసిద్దయే | పూజయేత)రయా భక్తా 
పార్థివం లింగముత్తమమ్‌ || 4 


సూతుడిట్లు పలికెను - 


ఇపుడు వైదికభకులు చేసె పార్థివ లింగపూజ చెప్పబడుచున్నది. 
వెదిక మాగము మా।తమే ఇహపరముల నీయగల్లును (1). గృహ్య 
సూ(తములో చేప్పిన తీరున స్నానము చేసి, యథావిధిగా 
సంధ్యావందనము నాచరించి, ముందుగా బహ్మయజ్ఞమును, 
తరువాత తర్ప్వణమును చేయవలెను (2). భకుడు నిత్వకర్మల 
నన్నిటినీ ఆచరించిన తరువాత, శివుని స్మరించుచూ భస్మను, 
రుదాక్షలను ధరించవలెను (3). అపుడు భకుడు పూర్త ఫలమును 
పొందుట కొరకై, పరాభక్తితో [శేషమగు పార్పివ లింగమును చక్కగా 
పూజించవలెను (4). 


నదీతీరే తడాగే చ పర్వతే కాననోేపి చ | శివాలయే శుచా దేశే 
పార్గివారాం విధీయతే || 5 


శుద్మపదేశ సంభూతాం మృదమహృత్య యత్నతః | శివలింగం 
పకలేత సావధానతయా ద్విజాః || 6 


విడే గౌరా స్మృతా శోణా బాహుజే పీతవర్దకా | వైశ్యే కృష్ణా పాదజాతే 
హ్యధవా యత యా భ*#*వేత్‌ || 7 


సంగృహ్య మృత్తికాం లింగ నిర్మాణార్తం ప్రయత్నతః | అతీవ 
శుభశశదేశే చ సాపయేత్తాం మృదం శుభామ్‌ || 8 


నదీ తీరము నందు గాని, చెరువు గట్టున గాని, పర్వతము నందు 
గాని, అడవిలో గాని, ఫివాలయము నందు గాని, లేదా ఏదేని శుద్ద 
ప్రదేశము నందు పార్షివ లింగమును పూజించవలెనని విధి (5). ఓ 
ద్విజులారా! శుద్దమగు ప్రదేశములోని మట్టిని శద్దతో సంగ్రహించి, 
సావధానముగా శివలింగమును నిర్శ్మించవలెను (6). బ్రాహ్మణుడు 
తెల్లమటిని, క్షత్రియుడు ఎర్రమట్టిని, వెశ్వుడు పచ్చని మట్టిని, 
శూదుడు నల్లమట్రిని వాడవలెను. లేదా, లభించిన మట్టిని 
వాడవలెను (7). లింగమును నిర్మించుట కొరకై మట్టిని 
పయత్నపూర్వకముగా సంగ్రహించి, ఆ పవితమగు మట్టిని 
మిక్కిలి శుచి యగు ప్రదేశములో నుంచవలెను (8). 


సంశోధ్య చ జలేనాపి పిండీకృత్వ; శ**నైశ్శనైః | విధీయేత శుభం 
లింగం పార్థివం వేదమారతః || 9 


తతస్సుంపూజయే దృుక్త్యా భూక్తి ముకి ఫలాప్రయే | తతర్పకార 
మహం వచ్చి శృణుధ్వం సంవిధానతః || 10 


నమశ్శివాయ మం[తేణార్పున దవ్యం చ ప్రోక్షయేత్‌ | భూరసీతి చ 
మంతేణ క్షేతసిదిం ప్రకారయేత్‌ || 11 


ఆపోస్మానితి మంతేణ జల సంస్కారమాచరేత్‌ | నమస్తే 
రుదమం।(తణ ఫాటికా బంధముచ్యతే || 12 


నీటితో దానిని శుద్ది చేసి, మెల్లమెల్లగా పిండమును చేసి, 
శుభకరమగు పార్పివ లింగమును చేయవలెను . అపుడు వేదోక్త 
విధానముతో (9), భక్తితో పూచించినచో ఇహ పరహములు 
సిదించును. నేనా పద్దతిని యథావిధిగా వివరించెదను. వినుడు 
(10). పంచాక్షరీ మంతముతో పూజాదవ్యములను 
ప్రోక్షీంచవలెను. 'భూరసి' అను మంత్రముతో పూజాస్రలమును శుద్ది 


చేసి సిద్దము చేయవలెను (11). 'అపోస్మామ్‌' అను మంతముతో 
జలమును సంస్కరించవలెను. నమస్తే రుద అను మంతముతో 
స్పటికబంధమును రచించవలెను (12). 


శంభవాయేతి మం|తేణ క్షేతశుదిం ప్రకారయేత్‌ | నమః పూర్వేణ 
కుర్యాతృుంచాముతన్యాపె వోక్ర్షణమ్‌ || 13 


నీలగీవాయ మంతేణ నమః పూర్వేణ భక్తిమాన్‌ | చరేచ్చుంకర 
లింగస్య ప్రతిషాపన ముత్తమమ్‌ || 14 


భక్తి తస్తత ఏతత్తే రుదాయేతి చ మంత్రతః | ఆసనం రమణీయం 
వె దద్యా ద్వైదికమార్గ కృత్‌ || 15 


మనో మహాంత మితి చ మంతేణా వాహనం చరేత్‌ | యాతే రుదేతి 
మంతేణ సంచరేదుపవేశనమ్‌ || 16 


'నమశ్శంభ**వే చ' అను మంత్రముతో కేత్రవదిని చేసి, 
పంచామృతములను ప్రోక్షణ చేయవలెను (13). సాధకుడు భక్తితో 
కూడినవాడై 'నమో నీలగీవాయ చ' అను మంతముతో ఈ 
ఉత్తమమగు శివలింగమును [పతిషించవలెను (14). తరువాత, 
వెదిక మాగములో పూజను చేయు ఈ భక్తుడు భక్తితో 'ఏతత్తే 
రుద'అను మంతముతో సుందరమగు ఆసనమును 
సమర్పించవలెను (15). 'మానో మహాంతమ్‌' అను మంతముతో 
శివుని ఆవాహన చేసి, 'యాతే రుద' అను మంత్రముతో శివుని 
ఆసనముమై ఉపవిష్టుని చేయవలెను (16). 


మంతేణ యామిషుమితి న్యాసం కుర్యాచ్చివనస్య చ | అధ్యవో 
చదితి డువ్హాధివాసం మనునా చరేత్‌ || 17 


మనసా సౌయ ఇతి దేవతాన్యాసమాచరేత్‌ | అసౌ యోవసర్పతీతి 
చాచరేదుపసర్పణమ్‌ || 186 


నమోస్తు నీల్లగీవాయేతి పాద్యం మనునా హరేత్‌ | ఆరం చ 
రుదగాయతర్వ్యాచమనం తర్యంబకేణ చ || 19 


పయః పృథివ్యామితి చ పయసా స్నానమాచరేత్‌ | దధినక్రావల్ల తి 
మంతేణ దధిస్నానం చ కారయేత్‌ || 20 


'యామిషుం' అను మంతముతో శివునకు న్యాసమును 
చేయవలను. 'అధ్యవోచత్‌' అను మంతముతో [పేమపూర్వుకముగా 
అధివాసమును చేయవలను (17). 'అసౌ యనసన్తామః' అను 
మంతముతో లింగము నందు ఇష్టదైవమగు శివుని న్యాసమును 
ఆచరించవలను. 'అసౌ యోవనసర్పతి' అను మంతముతో శివుని 
సమీపించవలెను (18). 'నమో అస్తు నీలగీవాయ' అను 
మంతముతో పాద్యము నీయవలెను.'తతురుషాయ' అను 
రుదగాయ।తితో ఆర్యమును, 'తర్యంబకం యజామహే' అను 
మంతముతో ఆచమనమును ఈయవలను (19). 'పయః 
పృధివ్యామ్‌' అను మంతముతో పాల 

అభిషేకమును, 'దధిక్రావళ్లో' అను మంతముతో పెరుగు 
అభిషేకమును చేయవలెను (20). 


ఘృతం స్నాన ఖలు ఘృతం ఘృతపావేతి మంతతః | మధువాతా 
మధునకం మధుమాన్న ఇతి తర్వ్యృచా || 21 


మధుఖండ స్నపనం ప్రోకమితి పంచామృతం స్మృతమ్‌ | అథవా 
పాద్యమం(తేణ స్నానం పంచామృతేన చ || 22 


మానన్తోకే ఇతి పవ మంథతేణ కటి బంధనము | నమో ధృష్ణవే 
ఇతి వా ఉత్తరీయం చ ధాపయేత్‌ || 23 


యాతే హే తిరితి _పేవూ బుక్‌ చతుష్కుఐణ వైదికః | శివాయ విధినా 
భక్తశ్చరేద్వ[స్త సమర్పణమ్‌ || 24 


'ఘృతం ఘృతపావా' అను మంతముతో నేతి అభిషేకమును 
చేయవలను. 'మధువాతా, మధునక్తం మధుమాన్నః అను మూడు 
మంతములతో (21), మధువును, చక్కెర నీటిని ఉపయోగించి 
అభిషేకించవలెను. ఈ అయిదు [దవ్యములతో చేయు 

అభి షెకమునకు పంచామృత స్నానమని పెరు. ఇట్లు గాక, పాద్య 
మంతముతో పంచామృత స్నానమును అరించవచ్చును 


(22). 'మనస్తోకే' అను మంతముతో డేమపూర్వకముగా శివునకు 
కటిబంధనమును, 'నమో ధృష్టవేఅను మంతముతో 
ఉత్తరీయమును ఈయవలెను (23). వైదికభకుడు 'యాతే 
హేతిః' అను నాల్లు మంతములతో _పేమపూర్వుకముగా శివునకు 
యథావిధిగా వస్త్రమును సమర్పించవలెను (24). 


నమః శ్వభ్య ఇతి డువూ గంధం దద్యాదృచా సుధీః | నమస్తక్షభ్య 
ఇతి చాక్షతాన్‌ మం|తేణ చార్పుయేత్‌ || 25 


నమః పార్యాయ ఇతి వా పుప్పుం మం|।తేణ చార్చయేత్‌ | నమః 
పర్ణ్యాయ ఇతె వా బీల్వపష్మృత సమర్పుణమ్‌ || 26 


నమః కపర్షినే చేతి ధూపం దద్యాద్యథావిధి | దీపం దద్యాద్యథోక్తం 
తు నమ ఆశవ ఇత్యృచా || 27 


నమో జే్యషాయ మంతేణ దద్యాన్నైవేద్యముత్తమమ్‌ | మనునా 
తర్యంబకమితి పునరాచమనం స్మృతమ్‌ె || 28 


భకుడు పవితమగు మనస్సు గలవాడై 'నమః శ్వభ్యః అను 
మంత్రముతో [ప్రేమతో గంధము నీయవలను. 'నమస్తక్ష భ్యః'అను 
మంతముతో అక్షతల నరించవలెను (25). 'నమః 

పార్యాయ' అను మంత్రముతో పుష్పమును, 'నమః పర్ణ్వ్యాయ'అను 
మంతముతో మారేడు షృతమును సమర్పించవతెను (26). 'నమః 
కపర్దినే చ' అను మంతముతో యథావిధిగా ధూపము 
నీయవలెను. 'నమ ఆశశ*ివే' అను మంతముతో యథావిధిగా 
ధూపము నీయవలెను (27). 'నమో జ్యేసాయ' అను మంతముతో 
ఉత్తమమగు నైవేద్యమును, '(తంబకం' అను మంతముతో 
పునరాచమనమును అరించవలెనని స్మృతులు చప్పుచున్నవి 
(28). 


ఇమాం రుద్రాయేతి బుచా కుర్యాత్పుల సమర్పణమ్‌ | నమో 
గోషూూయేతి బుచా సకలం శంభ*#*వేరయేత్‌ || 29 


మానో మహాంతమితి చ మానస్తోకే ఇతి తతః | మంతద్వయేనైక 
దశాక్షతై రుదాన్‌ ప్రపూజయేత్‌ || ౩౦ 


హిరణ్య గరు ఇతి తర్యృచా దక్షిణాం హి సమర్పయేత | దేవస్య 
త్వేతి మంతేణ హ్యభిషెకం చరేదుధః || 31 


దీప మం(తేణ వాశంభోర్నీ రాజన విధిం చరేత్‌ | పుష్పాంజలిం చరే 
దృకాాా ఇమాం రుదాయ చ తీర్యృచా || 32 


'ఇమాంగ్‌ం రుదాయ' అను మంతముతో ఫలము 

నర్పించవలెను. 'నమో గోప్లోయ' అను మంత్రముతో సర్వమును 
నివునకు అరించవలెను (29). 'మనో మహాంతమ్‌, మానస్తోకే'అను 
రెండు మంతములతో ఏకాదశరుదులను అక్షతలతో 
పూజించవలెను (30). హిరణ్యగర్పః అను మూడు మంత్రములతో 
దక్షిణ నీయవలను. విద్వాంసుడు 'దేవస్య త్వా'అను మంతముతో 
అభిషేకమును చేయవలెను (31). దీప మంతముతో శివునకు 
నీరాజనమయవలెను. తరువాత'ఇమాంగ్‌ం రుదాయ' అను మూడు 
మం తములతో రుదునకు దోసెడు పుష్పములను భక్తితో 
సమరించవలెను (32). 


మా నో మహాంతమితి చ చరేత్‌ర్పాజ్ఞః ప్రదక్షిణమ్‌ | మానస్తోకేతి 
మం(తేణ సాష్టాంగ ప్రణమేత్సుుథః || 33 


ఏష తే ఇతి మంతేణ శివముదాం ప్రదర్శయేత్‌ | యతో యత 
ఇత్యభయాం జ్ఞానాఖ్యాం తర్యంబకేణ చ || 34 


నమస్సే నతి మంతేణ మహాముదాం ప్రదర్శయత్‌ | దర్శయే 
దను ముదాం చ నమో గోభ్య బుచానయా || 35 


పంచము[దాః ప్రదర్శ్యాథ శివమంత జపం చరేత్‌ | శత రుదియ 
మంతేణ జపేద్వేద విచక్షణః || 36 


ప్రాజ్ఞుడు 'మా నో మహాంతమ్‌ ' అను మం|తముతో ప్రదక్షిణమును 
చేసి, పవితమగు మనస్సుతో 'మానస్తోకే' అను మం[తమును 
పఠించి, సాష్టాంగముగా నమస్కరించవలెను (33).'ఏష తే 

రుదో' అను మంత్రముతో శివముదను, 'యతో యతః'అను 
మం|తముతో అభయముదను, ' తర్యంబకమ్‌ ' అను మం|తముతో 
మహాము[దను 'నమో గోభ్యః అను మం|తముతో ధేను ముద్రను 


చూపవలెను (35). ఈవిధముగా పంచముదలను చూపి, 
నివమం|తమును జపించవలెను. వేదవేత్త శతరుుదీయము 
(రుదాధాాయము) ను జపించవలెను (36). 


తతః పంచాంగ పాఠం చ కురాాద్వదవిచక్షణః | దేవా గాత్వితి 
మంతేణ కుర్యాచుంభోర్వినసర్తనమ్‌ || 37 


ఇత్వుక్త కివపూజాయా వ్యాసతో వైదికో విదిః | సమాసతశ్చ శృణుత 
వెదికం విధిముత్తమమ్‌ || 38 


బుచా సద్యోజాతమితి మృదాహరణ మాచరేత్‌ | వామదేవాయ ఇతి 
చ జల ప్రక్షేపమాచరేత్‌ || 39 


అఘోరేణ చ మం|।తేణ లింగనిర్మాణ మాచరేత్‌ | తతారుుణ 
మంతేణాహ్వానం కుర్యాద్యథా విధి || 40 


తరువాత వేదవేత పంచాంగమును పరించవలెను. 'దేవా 
గాతు'అను మంతముతో శివునికి ఉద్వాసన చెప్పవలను (37). 
ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానము విస్తరముగా 
చెప్పబడినది. ఇపుడు ఉతమమగు ఆ వైదిక విధి యొక్క 
సంగ్రహరూపమును వినుడు (38). 'సద్యో జాతం' అను 
మం్యతముతో మట్టిని 

తీసుకువచ్చి, 'వామదేవాయ' అనుమం(తముతో జలమును 
పోకించవలెను (39). 'అఘోరేభ్యః'అను మంతముతో లింగమును 
నిర్మించి, 'తత్పురుషాయ' అను మం|తముతో శివుని యథావిధిగా 
ఆహ్వానించవలను (40). 


సంయోజ యేదే్వదికాయా మీశాన మనునా హరమ్‌ | అన్యత్సుర్వం 
విధానం చ కుర్యాత్సుంక్షేప తస్సుటిః || 41 


పంచాక్షరేణ మం[తేణ గురుదతేన వా తథా | కుర్యాత్పూజాం 
షోడశోపచారేణ విధివతు)ధీః || 42 


భవాయ భవనాశాయ మహేదేవాయ ధీమహి | ఉగాయ ఉ(గనాశాయ 
శర్వాయ శశి మౌలినే || 43 


అనేన మనునా వాపి పూజయేచుంకరం సుధీః | సుభక్యాచ భమం 
త్యక్త్వా భ#*#క్వ$వ ఫలదనశ్శావః || 44 


'ఈశానః' అను మంతముతో శివుని వేదికపై ప్రతిష్టించి, భకుడు 
శుద్రమగు మనస్సు గలవాడై, మిగిలిన విధానము నంతనూ 
సంక్షేపముగా చేయవలను (41). భక్తుడు పంచాక్షరి మంతముతో 
గాని, గురువు ఇచ్చిన మంతముతో గాని షోడశోపచార పూజను 
యథావిధిగా చేయవలెను (42). లేదా,'భవాయ ... 

మౌలినొ' (భవుడు, సంసారమును నశింపజేయువాడు, ఉ(గుడు, 
ఉగదోషములను నశింపజేయువాడు, సంహారకర్త, చందుని 
నిరస్సుపై ధరించువాడు నగు మహాదేవుని ధ్యానించాదము) (43) 
అను మంత్రముతో శంకరుని, భక్తితో, భ్రమలను వీడి 
పూజించవలెను. శివుడు భక్తిచేత మాత్రమే ఫలముల నిచ్చును 
(44). 


ఇత్వపి ప్రోక్త మాదృత$ వైదిక క్రమపూజనమ్‌ | 
(పోచ్యుతేన్యవిధిసృమ్యక్సాధారణ తయా ద్విజాః || 45 


పూజా పార్థివ లింగన్య సంపోక్తా నివనామఖిః | తాం శృణుధ్వం 
ముని[శేమాః సర్వకామ ప్రదాయినీ || 46 


హరో మహేశ్వర శృంభు శూల పాణిః పినాకథ్యుక్‌ | శివః 
పశుపతిశెెవ మహాదేవ ఇతి క్రమాత్‌ || 47 


మృదాహరణ సంఘట్టి పప్రతిమాహ్వానమేవ చ | స్నపనం పూజనం 
చైవ క్షమస్వేతి విసరనమ్‌ || 48 


ఓంకారాది చతుర్వ్యంతై ర్నమోంతెర్నామభిః క్రమాత్‌ | కర్తవ్యా చ 
[కియా సర్వా భక్తా పరమయా ముదా || 49 


వెదిక పద్దతిలో పూజ చేయు విధము సాదరముగా వర్గింపబడినది. 
ఓ ద్విజాలారా! సర్వులకు ఉపయోగపడే మరియొక పూజావిధి కూడ 
చెప్పబడుచున్నది (45). పార్గివ లింగమును శివుని నామములతో 
పూజించు విధానము గలదు. ఓ మునిపుంగవులారా! కోర్కెల 
నన్నిటినీ ఈడేరుు ఆ పూజావిధిని వినుడు (46). ఓం హరాయ 


నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభ**వే నమః, ఓం 
శూలపాణయే నమః, ఓం పినాకధ్యృతే నమః, ఓం శివాయ నమః, 
ఓం పశుపతయే నమః, ఓం మహాదేవాయ నమః, అను 
నామములతో క్రమముగా (47) మట్టిని తెచ్చుట, లింగమును 
చేయుట, శివుని ప్రతిష్షించుట, ఆహ్వానము, స్నానము, పూజ, 
క్రమాపణము, ఉద్వాసన అను విధులను (48) భక్తితో, 
ఆనందముతో చేయవలెను (49). 


కృత్వా న్యాసవిధిం సమ్యక్‌ షడంగకరయోస్తథా | షడక్షరేణ 
మంతేణ తతో ధ్యానం సమాచరేత్‌ || 50 


కైలాసపిఠాసన మధ్యసంస్తం భ*#*కెస్ననందాదిభిరర్పుమానమ్‌ | 


భక్తార్తి దావానల మప్రమేయం ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణమ్‌ 
|| 51 


ధాాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారు చంద్రావతంసం 
రత్నాకల్పోజ్ఞలాంగం పరశు మృగ వరా భీతి హస్తం ప్రసన్నమ్‌ | 
పద్మాసీనం సమంతాత్‌ సితమమరగణః వ్యాఘక్స్పృత్తిం వసానం 
వరం విశ్వబీజం నిఖిల భయహరం పంచవ।క్రం |తినేతమ్‌ || 


షడక్షర మంతము (ఓం నమశ్శివాయ) తో యథావిధిగా ఆరు 
అంగన్యాసములను, ఆరు కరన్యాసములను చెసి, ధ్యానమును 
చెయవలను (50). కైలాసము నందు సింహాసన మధ్యములో 
విరాజిల్లువాడు, సనందుడు మొదలగు భకులచ 
పూజింపబడువాడు, భకుల దుఃఖమునకు దావాగ్ని వంటివాడు, 
పమాణములకు గోచరము కాని వాడు, ఉమాదేవితో 
కూడియున్నవాడు, [బహ్మాండమునకు అలంకారమైనవాడు అగు 
వుని ధ్యానించవలెను (5). వెండి కొండవలె ప్రకాశించువాడు, 
సుందరమగు చందుని కిరీటమునందు ధరించినవాడు, 
రత్నాభరణములచె ప్రకాశించు దేహము గలవాడు; పరశువు, లేడి, 


వరముద, అభయముదలను చేతియందు 

ధరించినవాడు; ప్రసన్నుడు, పద్మాసనము నందున్నవాడు, 
వ్యాఘచర్మ్శ్మమును ధరించినవాడు, [బబహ్మాండమునకు ఆద్యుడు, 
[బహ్మాండమునుక కారణభూతుడు, భయముల నన్న టినీ 
పోగొట్లువాడు, అయిదు ముఖములు గలవాడు, ముక్కంటి యగు 
మహాశ్వరుని ప్రతిదినము ధ్యానించవలెను (52). 


ఇతి ధ్యాత్వా చ సంపూజ్య పార్టివం లింగముత్తమమ్‌ | 
జబత్పంచాక్షరం మంతం గురుదత్తం యథావిధి || 53 


స్తుతిభిశ్రైవ దేవేశం స్తువీత ప్రణమన్‌ సుధీః | నానాభిధాభి 
ర్వియేందాః పఠేద్వై శతరుదియమ్‌ || 54 


తతస్సాక్షత పుష్పాణి గృహీత్వాం జలినా ముదా | పారయే 
చృంకరం భక్త్యా మంతైరేభిస్సు భక్తితః || 55 


ఈ విధముగా (శేషమగు పార్థివ లింగమును పూజించి, ధ్యానించి, 
గురువు చెత యథావిధిగా ఈయబడిన పంచాక్షర మంతమును 
జపించవలెను (53). ఓ విపగేషులారా! వివేకి మహాదెవుని అనేక 
విధముల న్తోతములచె స్తుతించి, నమస్కరించవలెను. మరియు 
శతరుదియమును పరించవలను (54). తరువాత, అక్షతలను, 
పుష్పములను దోసిలి యందు తీసుకుని ఆనందముతో, భక్తితో 
శంకరుని ఈ మంతములతో |ప్రార్డించవలెను (55). 


తావకస్త్వధత [ప్రాణస్త్వ్వచ్చిత్తోహం సదా మృడ | కృపానిధ ఇతి 
జ్ఞాత్వా భూతనాథ |ప్రసీదమే || 56 


అజ్ఞానాద్యది వా జ్ఞానాజ్ఞప పూజాదికం మయా | కృతం తదస్తు 
సఫలం కృపయా తవ శంకర || 57 


అహం పాపీ మహానద్యు పావనశ్చ భవాన్మహాన్‌ | ఇతి విజ్ఞాయ గౌరీశ 
యదిచ్చసి తథా కురు || 58 


వేదాః పురాణ సిద్దాంతైః బుషి భిర్వివిధైరపి | న జ్ఞాతోసి మహాదేవ 
కుతోహం త్వం సదాశివ || 59 


యథా తథా త్వదీయోసి సర్వభావై ర్మ్వహేశ్వర | 
రక్షణీయస్త్వయహం వై ప్రసీద పరమేశ్వర || 60 


హే మృడ! నేను నీ వాడను. నా జీవతము నీ అధీనములో 
నున్నది. నా మనస్సులో సదా నీవే ఉన్నావు. హే కృపానిదే! హే 
భూతనాథా! ఈ విషయము నెరింగి నన్ను అన్నుగహింపుము (56). 
ఓ శంకరా! తెలిసి గాని, తెలియక గాని చేసిన జపపూజాదులు నీ 
కృపచే సఫలములగు గాక! (57). నేను గొప్ప పాపిని. నీవు గొప్ప 
పావనుడవు మూ గౌరిపత! ఏఏ విషయము: నిరిరగి; నికు నచ్చినటు 
చేయుము (58). ఓ మహాదెవా! నిన్ను వేదములు, పురాణములు, 
వివిధ సిద్దాంతములు, మరియు బుషలు కూడ 
తెలియలెకవపోయిరి. హే సదాశివా! నేనెక్కడినీవెక్కడ? (59). హే 
మహేశ్వరా !నేను అన్ని విధముల భావముల చేత నీవాడన్‌ 
యున్నాను. హే పరమేశ్వరా !నీవు నన్ను అనుగహించి 
రక్షించవలెను (60). 


ఇత్యేవం చాక్షతాన్‌ పుష్పాన్‌ ఆరోప్య చ శివోపరి | పణమేదృకిత 
శృంభుం సాష్టాంగం విధి వన్మునే || 61 


తతః ప్రదక్షిణాం కుర్యాద్యథోక్త విధినా సుట్‌ః | పునస్త్సు వీత 
దేవేశం స్తుతిభిః శదయాని$తః || 62 


తతో గలరవం కృత్వా ప్రణమేచ్చుచినమద్‌ః | కుర్యాది జ్ఞప్తి 
మాదృుత్య విసర్దన మధాచరేత్‌ || 63 


ఇత్వుక్తా మునిశార్లూలాః పార్థివారాం విధానతః | భుక్తీదా ముక్తిదా 
చెవ శివభక్తి వివర్దినీ || 64 


ఓ మహర్షి! ఇట్లు ప్రార్దించి అక్షతలను, పుష్పములను శివునిపై 
ఉంచి, భక్తితో శివునకు యథావిధిగా సాష్టాంగనమస్కారమును 
చేయవలను (61). తరువాత, సద్బుదిగల భకుడు యథావిధిగా 
ప్రదక్షిణమును చేసి, మరల మహాదేవుని శద్దతో స్తుతించవలెను 
(62). తరువాత బిగరగా జయధాానమును చెసి, పవితమైెన, 
వినీతమైన మనస్సుతో నమస్కరించి, సాదరముగా 


విన్నవించుకొని, తరువాత ఉద్వాసననను చెపువలెను (63). ఓ 
మునిగేష్ణులారా! ఇహ పరముల నొసగు నట్టియు, శివుని యందు 
భక్తిని పెంపొందించు పార్థివ లింగపూజా విధానమును చెప్పితిని 
(64). 


ఇత్యధ్యాయం సుచితేన యః పరేభ్చుణు యాదపి | సర్వపాప 
విశుద్రాత్మా సర్వాన్మా మానవాప్నుయాత్‌ || 65 


ఆయురారోగ్యదం చైవ యశస్యం స్వర్యమేవ చ | పృతపొతాది 
సుఖద మాఖ్యాన మిదముత్తమమ్‌ || 66 


ఇతి వీ శివ మహాపురాణ  విద్వేశ్వర సంహితాయాం సాధ్య సాధన 
ఖండే పార్పివ శివలింగ పూజా విధి వర్ణనం నామ వింశోధ్యాయః 
(20). 


ఈ అధ్యాయమును మంచి మనస్సుతో పరించే, లేదా వినే వ్యక్తి 
పాపముల నన్నింటినీ తొలగించుకొని, కోర్కెలన్నిటినీ పొందును 
(65). ఈ పవిత్రమగు అధ్యాయము ఆయురాయమును, 
ఆరోగ్యమును, కీర్తిని, స్వరమును, పుుతపౌతాది సుఖములను 
ఇచ్చును (66). 


శి శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య 
సాధన ఖండములో పార్తివ శివలింగ పూజావిధి వర్తనము అనే 
ఇరువదియవ అధ్యాయము ముగిసినది. 


